Registered No. HSE-49/2016 


RIGHT TO 
= INFORMATION 


ఆంధ్ర ప్రదేశ్‌ రాజ పత్రము 
THE ANDHRA PRADESH GAZETTE 
PUBLISHED BY AUTHORITY 


PART IL EXTRAORDINARY 
No.31 AMARAVATI, MONDAY, APRIL 3, 2023 G.2 


NOTIFICATIONS BY HEADS OF DEPARTMENTS, Etc. 


COMMISSIONER OF LABOUR (FAC) 
ANDHRA PRADESH :: VIJAYAWADA 
AND 


THE COMPETENT AUTHORITY UNDER MINIMUM WAGES ACT, 1948 


NO.G/ 466 / 2023. Dated : 29.03.2023. 


MINIMUM WAGES ACT, 1948 - COST OF LIVING INDEX NUMBERS 
APPLICABLE TO THE EMPLOYEES EMPLOYED IN THE SCHEDULED 
EMPLOYMENTS AS ON 01-04-2023 - COST OF LIVING ALLOWANCE 
PAYABLE. 


Ref: 1.G.0.Ms.No.37, Women’s Development, Child Welfare and Labour 
(Lab.II) Department, dated 15-03-1989. 
2.Proceedings No. G/723/2022 of the Commissioner of Labour, 
Andhra Pradesh, Vijayawada, Dated 26-09-2022. 


<<>> 


ORDER: 


Government have fixed/revised the minimum rates of wages in the Scheduled 
Employments shown in the Schedule appended which have come into force with 
effect from the date of | publication in the Official Gazette. The Cost of Living 
Allowance applicable to various categories of employees in the Scheduled 
Employments has been specified in the Notification published in the Gazette vide 
S1.No.1 to 66 under Part-I and SI.No.1 to 5 under Part-II of the Schedule appended. 


[1] 


ANDHRA PRADESH GAZETTE EXTRAORDINARY [Part-I 


బి. The minimum basic rates of wages are linked to the consumer price index 
numbers for the Industrial workers as per Col.No.5 of the Schedule. The clause of 
Cost of Living Allowance shown in the Notifications specified that the Commissioner 
of Labour shall notify the Cost of Living Allowance every six months i.e., 1st April 
and 1st October. For this purpose, the average rise in the State Industrial Workers 
Consumer Price Index numbers for the half-year ending July and December 
respectively shall be taken into account. The average rise in the Consumer Price 
Index number for State Industrial Workers as well as State Agricultural Workers as 
on 01.10.2022 in respect of employees in 65 Scheduled Employments under Part-I 
and 5 scheduled employments under Part-II were already notified by the 
Commissioner of Labour, Andhra Pradesh, Vijayawada, through the reference 2"4 
cited. 


3. The average rise in the Consumer Price Index number for State Industrial 
Workers as well as State Agricultural Workers as on 01-04-2023 in respect of 
employees working in the scheduled employments (66+5) is hereby notified in the 
Schedule appended. The following notification will be published in the A.P.Gazette 
Extra-ordinary Part-II. 


NOTIFICATION 


In exercise of the powers conferred under clause (d) of section 2 and sub- 
section (2) of the Section 4 of the Minimum wages Act, 1948 (Central Act 11 of 
1948), I, the Commissioner of Labour, Andhra Pradesh, Vijayawada, and the 
Competent Authority under Minimum Wages Act, 1948, hereby declare the average 
rise in the Consumer Price Index numbers for State Industrial Workers as well as 
State Agricultural Workers for half year ending December, 2022, as on 01-04-2023, 
is as follows in respect of the employments specified under Part-I and Part-II in the 
Schedule. 


The Consumer Price Index numbers so notified in the Extra-ordinary Gazette 
came into force w.e.f. 01-04-2023. 


April 3, 2023] 


ANDHRA PRADESH GAZETTE EXTRAORDINARY 


Schedule appended to the proceedings No. G/ 466/2023, Dated: 29-03 -2023 of the 


Commissioner of Labour, Andhra Pradesh, Vijayawada 


SCHEDULE 
PART-I 
Publication in [|C.P.I. Points} C.P.I. 
A.P. Gazette for Numbers 
Name of the Schedule Employment Extraordinary Industrial as on 
gi (G.O.Ms.No and date.) Part-I Workers {01-04-2023 
No No. Date linked in 
the existing 
notification 
(1982=100 
_ series) 
(1) (2) (3) (4) (5) (6) 
1 /Any Oil Mills 
(39, LET &F (Lab-II)Dept., 29.6.201 1) 332 | 04.07.2011 835 
1678 
2 |Automobile Engineering Workshops 
including servicing and Repairs 
(39, LET & F (Lab.II) Dept., 31-03-2009) 25: | ae eke ae 1678 
3 |Any Manufacturing Process carried out 
in Any Factory as defined to Section 
2(m) or Section 85 of the Factories Act 
other than those notified under Part-I or) 281 | 17.05.2012 847 
Part-II of the Schedule of Minimum 
Wages Act, 1948 (4, LET & F (Lab-II) 1678 
Dept., 07-01-2012) 
4 |Additional categories in Handloom 
Weaving Establishments 386 | 04-07-2007 488 1678 
(56, LET & F (Lab-II) Dept., 22-06-2007). 
5 |Baking Process including Biscuit 
Manufactory 619 | 26-10-2007 925 1678 
(87, LET& F (Lab.II) Dept., 28-09-2007] 
6 |Brick Kiln Industry 1678 
(84, LET & F (Lab-Il) Dept.,22-11-2006) | 734 | 11-12-2006 502 
7 |Cashew Processing Establishments 
(49, LET & F (Lab.II) Dept., 24-06-2008) | 375 | 02-07-2008 525 1678 
8 |Cement Concrete Pipes and Cement 
Ware Manufactory excluding Stone ware 
Pipes Manufactory 584 | 06-10-2007 902 
(84, LET & F (Lab-II) Dept., 22-09-2007) 1678 
9 |Chemicals and Pharmaceuticals 
(117, LET & F (49.1) Dept., 7-12-2007) | 709 | 19-12-2007 525 1678 


(88, LET & F (Lab.II) Dept., 04-10-2008) 


ANDHRA PRADESH GAZETTE EXTRAORDINARY [Part-II 
(1) (2) (3) (4) (5) 1678 
10 |Cinema Industry 
(17, LET & ౯ (Lab.Il) Dept., 19-02-2009) | 105 | 19-02-2009 537 1678 
11 |Clubs and Canteens 759 | 90-19-20 
(86, LET & F (Lab-Il) Dept., 06-12-2006) | °° eke Zee ue 1678 
12 |Coffee Plantations 653 | 15-11-2007 508 1678 
(109, LET & F (Lab-Il) Dept., 1-11-2007) 
13 |Colour Printing and yarn Dyeing 500 | 28-08-2008 525 
(67, LET & F (Lab.Il) Dept., 13-08-2008) 1678 
14 |Construction of Projects including Dams 
and Multi Purpose Projects 652 | 15-11-2007 508 
(107, LET & F (120.0) Dept., 1-11-2007) 1678 
| 15jConstruction or maintenance of Roads 
and Building Operations 568 | 01-10-2007 525 
(85, LET & F (Lab.II) Dept., 22-09-2007) 1678 
16 |Cotton Ginning and Pressing Factories 302 | 24-06-2010 572 1678 
(50, LET & F (Lab-II) Dept.., 22-06-2010) 
17 |Cotton Carpet Weaving Establishments | 376 | 93-08-2009 537 1678 
(66, LET & F (Lab-II) Dept., 29-07-2009) 
18 |Distilleries and Breweries 524 06-10-2007 525 
(86, LET & F (Lab.II) Dept., 28-09-2007) 1678 
19 [Domestic Workers 44 | 18.01.2012 835 1678 
(60, LET & F (Lab-II) Dept., 01-11-2011) 
20 |Electronic Industry 625 | 27-10-2007 525 1678 
(99, LET & F (Lab.II) Dept., 11-10-2007) 
21 |Fisheries and Sea Foods 617 26-10-2007 525 
(93, LET & F (0.1) Dept., 28-09-2007) 1678 
22 |Foot Wear and Leather Industry 860 24-08-2022 1479 1678 
(27, LFB&IMS (120.11) Dept., 17-08-2022) 6 
23 |Garment and Allied Manufacturing 
Industry 44 | 18.01.2012 835 1678 
(62, LET & F (Lab-II) Dept., 19-11-2011) 
24 |Glass Industry 620 | 26-10-2007 525 1678 
(91, LET & F (Lab.II}) Dept., 28-09-2007) 
25 |Gold Covering and Gold Coating ర కక 
Industry 653 | 15-11-20 1678 
(108, LET & F (Lab.II) Dept., 1-11-2007) | 
26 |Handloom (Silk) Weaving Estts. 
653 | 18-11-2008 488 1678 


April 3, 2023] ANDHRA PRADESH GAZETTE EXTRAORDINARY 


(1) (2) (3) (4) (5) 1678 


27 |Handloom Weaving Establishments 904 | 21-04-2009 488 1678 
(34, LET & F (Lab.II) Dept., 16-03-2009) 


28 |Hospitals, Nursing Homes, Clinics And 
Dispensaries 171 | 19.03.2012 847 1678 
(68, LET &F (Lab-[])Dept., 8.12.2011) 


29 Hostels of All Colleges and all other 
Educational Institutions 282 | 17.05.2012 835 1678 
(71, LET & F (Lab-Il) Dept., 15-12-2011) 


30 |Hotels and Restaurants and Eating 


Havass 652 | 15-11-2007 508 1678 
(105, LET & F (Lab-II) Dept, 01-11-2007) 

31 |Jute and Coir Industry 359 | 02.07.2012 835 1678 
(74, LET&F(Lab-II) Dept., 21.12.2011) 

32 |Khandasari Factories 374 | 02-07-2008 525 1678 
(48, LET & F (Lab.II) Dept., 24-06-2008) 

33 |Lime Stone Kilns 87 | 16-02-2006 487 1678 
(8, LET &F (Lab-II) Dept.,07-02-2006) 

34 |Marketing Societies Consumer Co- 
Operative socicties&Co-Operative Banks 728 | 28-12-2007 925 1678 
(121, LET &F (Lab.II) Dept., 18.12.2007) 

35 |Match and Fire Works | 466 | 03-08-2007 502 1678 
(68, LET & F (Lab-II) Dept., 21-07-2007) 

36 |Mesta used Twine Mills 580 | 23-10-2006 502 1678 
(79, LET & F (Lab-II) Dept., 18-10-2006). 

37 Metal Foundries and General 621 | 26-10-2007 595 

ngineering 1678 

(88, LET & F (Lab.II) Dept., 28-09-2007) 

38 |Mica Works 327 | 05-06-2008 525 1678 
(35, LET & F (Lab-II) Dept., 28-05-2008) 

39 [Mini and Tiny Cement Factories 705 | 19-12-2007 525 1678 


(118, LET & F (Lab.II) Dept., 7-12-2007) 


40|Motion Picture Industry Including 
Production, distribution & Publicity 625 | 27-10-2007 502 


(98, LET & F (Lab-II) Dept., 11-10-2007) 1678 
41|Non-Teaching Staff working in Private 

Educational — Institutions including 383 | 09.07.2012 847 

Tutorial Institutions and Computer 

Coaching Centres 1678 

(73, LET& (Lab.II) Dept., dt.21.12.2011) 
42 |Paper and paper Boards including Straw 

Board including handmade paper) 82 02.02.2012 835 

manufactory 1678 


(69, LET & F (Lab-Il) Dept., 08-12-2011) 


ANDHRA PRADESH GAZETTE EXTRAORDINARY 


[Part-II 


(1) (2) (3) (4) (5) 1678 
43 |Petrol Bunks 621 | 26-10-2007 525 1678 
(89, LET &F (40.10) Dept., 28-09-2007) 
44 |Powerloom Industry 375 | 03-08-2009 525 (న్‌ 
(53, LET &F 140.0) Dept., 03-07-2009) 
45 re Press including Litho and Offset 375 | 02-07-2008 525 1678 
51, LET & F (Lab.Il) Dept., 27-06-2008) 
46 |Private Motor Transport 618 | 26-10-2007 525 1678 
(90, LET & F (Lab-[I) Dept., 28.09.2007) 
47 |Professional such as Charted, Cost 
Accounts Auditors including Tax 
consultants and Clerk working with 375 | 03-08-2008 oi 
Advocates 1678 
(54,LET& F(Lab-II) Dept., 03-07-2009) 
48 |Public Motor Transport 
723 | 04-12-2006 502 
(83, LET & F (Lab-II) Dept., 22-11-2006} 1678 
49|Rice Mills Flour Mills or Dall Mills 
including Roller Floor Mills 690 | 12-12-2007 925 1678 
(82, LE.T & F (Lab-II) Dept., 21-09-2007) 
50 |Salt Pans 
(91, LET & F (Lab-Il) Dept., 30-12-2006) OF | Me22007 502 1678 
51 |Safai Karmacharis 67 | 09-02-2010 590 1678 
(108, LET & F (Lab-II) Dept.,08- 12-2009) 
52 |Security Services 
(43, LET & F (Lab-II) Dept., 28-05-2010) | 251 | 02-06-2010 590 1678 
53 |Seed Processing Units 
(35, LET & F (Lab-II) Dept., 16-03-2009) | 204 | 21-04-2009 487 1678 
54 |Shops and Commercial Establishments 
(116, LET & F(Lab.II) Dept., 07-12-2007)| 705 | 19-12-2007 525 1678 
55 |Slate Factorics 
(106, LET & F (Lab.Il) Dept.,01-11-2007)| 652 | 15-11-2007 525 1678 
56|Soft Drinks and Aerated Water 
Manufacturing Units 
(52, LET & F (Lab-II) Dept., 06-07-2006) 410 | 10-07-2006 487 1678 
57 |Spinning Mills (3, LET & F (Lab-I]) 
Dept., 07-01-2012) 387 | 09.07.2012 847 1678 
58 |Steel Mills and Steel Re-Rolling Mills 1678 
(122,LET & F (Lab-II) Dept., 18-12-2007) Tae | 6-12-2007 ma 


April 3, 2023] 


ANDHRA PRADESH GAZETTE EXTRAORDINARY 


(1) (2) | (3) (4) (5) 1678 
59 |Stone Breaking & Stone Crushing 
Operations 71 | 14-02-2008 525 1678 
(05, LET &F (Lab.II) Dept., 02-02-2008) 
60 |Tanneries & Leather Manufactory 
(38, LET & F (Lab.II) Dept., 31-03-2009) | 25 | 22-01-2010 508 1678 
Tiles and Potteries 
61 (92, LET & F (Lab.II) Dept., 28-09-2007) | 621 | 26-10-2007 525 1678 
62|Tobacco (excluding Beedi Making ) 
Manufactory 728 | 28-12-2007 925 1678 
(123, LET & F (Lab-II} Dept. 18-12-2007) 
63 |Toddy Tapping Including selling and 
conveyance Industry గా. 
(55, LET & F (Lab-II) Dept., 22-06-2007) 435 | 25-07-2007 908 1678 
64|Wood Working establishment including 
furniture excluding Timbering Operation గడ్‌. 
(34, LET & F (Lab.II) Dept., 26-05-2008) one | 9కాంకావలి eas 1678 
65|Woolen Carpet making and Shawl] 
Weaving Establishments 94 | 15-02-2007 502 1678 
(7, LET & F (Lab-II) Dept., 24-01-2007) 
66|Tobacco (including Beedi Making 
Manufactory (47, LET& F (Lab II) Dept,| 406 | 06-07-2006 483 1646 
26-06-2006. 
PART-II 
Publication in C.P.1. C.P.I. 
A.P.Gazette Points for | Numbers 
Sl.| Name of the Schedule Employment Extraordinary |Agricultural as on 
No (G.O.Ms.No and date.) Part-I Workers | 1-04-2023 
No. Date linked in 
the existing 
notification 
(1986=100 
series) 
(1) (2) (3) (4) (5) (6) 
Betal Vines 1302 
1 (32, LET & F (Lab.II) Dept., 18-06-2011) | 368 | 20.07.2011 589 
Dairy Farming including Cattle Feeding న్‌ా 
2 జర Conveyance 499-A| 03.09.2011 589 
(34, LET & F (Lab.II) Dept., 18.6.2011) 


ANDHRA PRADESH GAZETTE EXTRAORDINARY [Part-II 
(1) (2) (3) (4) (5) (6) 
Poultry Farming including Feeding Units 1302 
3 and Conveyance 368 | 20.07.2011 589 
(33, LET & F (Lab.II) Dept., 18.06.2011) 
4 |Horticulture 1302 
(72, LET & F 120.10 Dept., 18-7-2012) | 29 | 29:11.2012 | 589 
5. |Agriculture 1302 
(73, LET & F (Lab.Il) Dept., 18-7-2012) | 28° | 18.04.2013 | 619 
NOTE: 


(i) The Cost of Living Allowance from 01-04-2023 to 30-09-2023 is admissible for the 
raise in the points over and above link points (i.e. Column.No.6-5) in respect of 
employments shown from SI.No.1 to 65 in Part-I and S1.No.1 to 5 in Part-II. 


(ii) | The Cost of Living Allowance from 01-04-2023 to 31-03-2024 is admissible for the 
raise in the points over and above link points (i.e. Column.No.6-5) in respect of 
cmployments shown in S1.No.66 in Part-I. 


M.M. NAYAK, 


Commissioner of Labour (FAC). 


April 3, 2023] ANDHRA PRADESH GAZETTE EXTRAORDINARY 


కార్మిక శాఖ కమీషనర్‌ (పూ.అ.భా), ఆంధ్ర ప్రదేశ్‌: విజయవాడ వారి ఉత్తర్వులు మరియు 
కనీస వేతనాల చట్టం, 1948 క్రింద సమర్ధ అధికారి వారి ఉత్తర్వులు 


నెం.జి / 466/2023 తేది : 29.03.2023 


విషయం: 1948 కనీస వేతనాల చట్టం - 01-04-2023 తేది నాటికి అనుసూచిత ఉపాధులలో పనిచేసే 
ఉద్యోగులకు వర్తించే జీవన వ్యయ సూచి సంఖ్యలు - చెల్లించదగు జీవన వ్యయ భత్యం — 
ఉత్తర్వులు - జారీ చేయడమైయింది 
నిర్దేశం : 1. జి.ఓ.ఎం,ఎస్‌.నం.37, మహిళాభివృద్ది, శిశు సంక్షమం, కార్మిక (కార్మిక-॥) శాఖ, తేదీ. 
15.03.1989. 
2.8/466/2023 విజయవాడలోని ఆంధ్ర ప్రదేశ్‌ కార్మిక శాఖ కమీషనర్‌ ప్రొసీడింగుల తేది : 
.03.2023. 
<<>> 
ఉత్తరువు: 
ఇందువెంట జతచేసిన అనుసూచిలో చూపిన అనుసూచిత ఉపాధులలో కనీస వేతనాల రేట్లను ప్రభుత్వం 
నిర్జారించింది/సవరించింది. ఇవి అధికారిక గెజిట్‌ లో ప్రచురితమైన తేదీ నుండి అమలులోకి వచ్చాయి. అనుసూచిత 
ఉపాధులలోని వివిధ రకాల ఉద్యోగులకు వర్తించే జీవన వ్యయ భత్యాన్ని ఇందు వెంట జత చేసిన అనుసూచిలోని ఒకటవ 
భాగంలో గల వరుస సంఖ్య 1 నుండి 66 మరియు రెండవ భాగం లోని వరుస సంఖ్య 1 నుండి 5 ద్వారా గెజిట్‌లో 
ప్రచురించబడిన ప్రకటనలో నిర్దిష్ట పరచడమయింది. 


2. అనుసూచిలోని 5 వ గడి ప్రకారం పారిశ్రామిక కార్మికుల కోసం కనీస ప్రాధమిక వేతనాల రేట్లను వినియోగదారు 
ధర AFD సంఖ్యలకు జతచేయడమయింది. ప్రతి ఆరు నెలలు అంటే QOS 1 వ తేదిన మరియు అక్టోబర్‌ 15 తేదీన జీవన 
వ్యయ భత్యాన్ని కార్మిక కమిషనర్‌ ప్రకటించాలని ప్రకటనలలో చూపిన జీవన వ్యయ భత్యం ఖండం నిర్దిష్ట పరచింది. 
వరుసగా జూన్‌ మరియు డిసెంబర్‌ నెలలతో ముగిసే అర్ధ సంవత్సరాల కోసం రాష్ట్ర పారిశ్రామిక కార్మికుల వినియోగదారు ధర 
సూచి సంఖ్యలలో సగటు పెరుగుదలను పరిగణనలోకి తీసుకోవాలి. 1వ భాగంలోని 65 అనుసూచిత ఉపాధులు మరియు 
2 వ భాగంలోని 5 అనుసూచిత ఉపాధులలోని ఉద్యోగుల విషయంలో 01-10-2022 Has రాష్ట్ర పారిశ్రామిక 
కార్మికులు అలాగే రాష్ట్ర వ్యవసాయ కార్మికుల కోసం వినియోగదారు ధర సూచి సంఖ్యలో సగటు పెరుగుదలను పైన 
పేర్కొన్న 2వ నిర్దేశము ద్వారా విజయవాడలోని ఆంధ్రప్రదేశ్‌ కార్మిక శాఖ కమీషనర్‌ ఇప్పటికే ప్రకటించారు. 

3. వరుసగా జూన్‌ నుండి డిసెంబర్‌, 2022 వరకు రాష్ట్ర పారిశ్రామిక కార్మికులు మరియు వ్యవసాయ వినియోగదారు 
ధర సూచి సంఖ్యలో సగటు పెరుగుదలను పరిగణనలోకి తీసుకుంటూ అనుసూచిత ఉపాధులలో పనిచేస్తున్న ఉద్యోగుల 
విషయంలో 01-04-2023 తేదినాటికి రాష్ట్ర పారిశ్రామిక కార్మికులు అలాగే రాష్ట్ర వ్యవసాయ కార్మికుల కోసం 
వినియోగదారుల Ad సూచి సంఖ్యలో సగటు పెరుగుదలను ఇందువెంట జతచేసేన అనుసూచిలో ఇందుమూలంగా 
ప్రకటించడమయింది. దిగువ ప్రకటనను ఆంధ్ర ప్రదేశ్‌ గెజిట్‌ అసాధారణ సంచిక 2వ భాగంలో ప్రచురించడమవుతుంది. 


10 ANDHRA PRADESH GAZETTE EXTRAORDINARY [Part-I 


ప్రకటన 


1948, కనీస వేతనాల చట్టంలోని 2వ విభాగపు (డి) ఖండం మరియు 4వ విభాగపు (2) ఉప విభాగం క్రింద 
లభ్యమైన అధికారాలను పురస్కరించుకొని విజయవాడలోని ఆంధ్ర ప్రదేశ్‌ కార్మిక శాఖ కమీషనర్‌ మరియు 1948, కనీస 
వేతనాల చట్టం క్రింద సమర్ద అధికారి అయిన నేను అనుసూచిలోని 1వ భాగం మరియు 2వ భాగం లో నిర్దిష్టపరచిన 
ఉపాధుల విషయంలో దిగువ పేర్కొన్న విధంగా 01-04-2023 తేదినాటికి డిసెంబర్‌, 2022 నెలతో ముగిసే అర్ధ 
సంవత్సరం కోసం రాష్ట్ర పారిశ్రామిక కార్మికులు అలాగే రాష్ట్ర వ్యవసాయ కార్మికులకు సంబందించి వినియోగదారు ధర సూచి 
సంఖ్యలో సగటు పెరుగుదలను ఇందుమూలంగా ప్రకటిస్తున్నాను. 


ఆ విధంగా అసాధారణ గెజిట్‌ లో ప్రకటించబడిన వినియోగదారు ధర సూచి సంఖ్యలు 01-04-2023 తేదినుండి 
అమలులోకి వచ్చాయి. 


April 3, 2023] 


ANDHRA PRADESH GAZETTE EXTRAORDINARY 


11 


విజయవాడలోని ఆంధ్రప్రదేశ్‌ కార్మిక శాఖ కమీషనరు వారి 29.03.2023 తేదీ గల ప్రాసీడింగుల do. జి / 466 / 2023 


కు జతపరచిన 
అనుసూచి 
1వ భాగం 
వరుస అనుసూచిత ఉపాధి పేరు ఆంధ్రప్రదేశ్‌ గెజిటు ప్రస్తుత ప్రకటనలో | 01-04- 
సంఖ్య (జి.ఓ.ఎంఎస్‌.నెం., తేది.) అసాధారణ సంచిక అనుసంధానించిన | 2023 
2వ భాగంలో ప్రచురణ పారిశ్రామిక తేదీనాటికి 
. సంఖ్య చేది కార్మికుల సి.పి.ఐ సి.పి.ఐ 
పాయింట్లు సంఖ్యలు 
(1982=100 
సిరీసు) 
Py 2 3 4 5 6 
| 1. | 93 esarven Deven (29-6-2011 | 
' తేదీగల ఎల్‌ఇటి అండ్‌ ఎఫ్‌ (కార్మిక.॥) 332 4-7-2011 835 1678 
wa, 00.39) 
| 2 సర్వీసింగు, మరమ్మతులతోపాటూ | 
ఆటోమొబైలు ఇంజనిరింగు వర్క్‌ షాపులు 
25 22-01-2010 525 1678 
(31-3-2009 తేదీగల ఎల్‌ఇటి అండ్‌ ఎఫ్‌ 
(కార్మిక.!) శాఖ, 30.39) 
3/1948, కనీస వేతనాలు చట్టపు 
అనుసూచిలోని 1వ భాగం, |॥|వ భాగం క్రింద 
ప్రకటించినవి కాకుండా మిగిలినటువంటి 
ఫ్యాక్టరీల చట్టంలోని 2 (ఎం) విభాగం 
281 17.05.2012 847 1678 
లేదా 85వ విభాగంలో నిర్వచించిన విధంగా 
ఏదేని ఫ్యాక్టరీలో నిర్వహించే ఏదేని తయారీ 
' ప్రక్రియ (07-01-2012 తేదీగల ఎల్‌ఇటి 
అండ్‌ ఎఫ్‌ (SO, S.I|) శాఖ, నెం. 4) 
4 చేనేత పరిశ్రమల సంస్థలలోని అదనపు 
కేటగిరీలు (22-6-2007 తేదీగల ఎల్‌ఇటి 386 4-7-2007 488 1678 
అండ్‌ ఎఫ్‌ (కార్మిక.!) శాఖ, నెం.56) 
5 బిస్కట్ల తయారీతోసహా బేకింగు ప్రక్రియ 
(28-9-2007 తేదీగల ఎల్‌ఇటి అండ్‌ ఎఫ్‌ 619 | 26-10-2007 525 1678 
(SPO, 8.11) శాఖ, 20.87) 
FG ఇటుక బట్టీ పరిశ్రమ (22-11-2006 734 | 11-12-2006 502 1678 


12 ANDHRA PRADESH GAZETTE EXTRAORDINARY [Part-I 


| bre ఎల్‌ఇటి అండ్‌ ఎఫ్‌ (కార్మిక) _ | 


(24-6-2008 తేదీగల ఎల్‌ఇటి అండ్‌ ఎఫ్‌ 375 2-7-2008 525 1678 


(36) 5.11) శాఖ, 0.49) 


8 | Wr వేర్‌ పైపుల తయారీ మినహా సిమెంటు | 


కాంక్రీటు పైపులు, సిమెంటు వేర్‌ తయారీ 
(22-9-2007 తేదీగల ఎల్‌ఇటి అండ్‌ ఎఫ్‌ 
(కార్మిక.!) శాఖ, నెం.84) 


584 6-10-2007 502 1678 


ర | రసాయనాలు, మందులు (7-12-2007 
| తేదీగల ఎల్‌ఇటి అండ్‌ ఎఫ్‌ (కార్మిక.॥) 705 | 19-12-2007 525 1678 


wa, 00.117) 


10 చలనచిత్ర పరిశ్రమ (19-2-2009 తేదీగల 
| ఎల్‌ఇటి అండ్‌ ఎఫ్‌ (కార్మిక.!!) శాఖ, 105 19-2-2009 537 1678 


| 30.17) 


11 | క్లబ్‌లు, క్యాంటీన్‌ ew (06-12-2006 
తేదీగల ఎల్‌ఇటి అండ్‌ ఎఫ్‌ (కార్మిక.!) 759 20-12-2006 502 1678 
శాఖ, V0.86) 


12 కాపీ మొక్కలను నాటడం (1-11-2007 
తేదీగల ఎల్‌ఇటి అండ్‌ ఎఫ్‌ (కార్మిక.॥!) 653 | 15-11-2007 508 1678 


శాఖ, నెం.109) 


13 కలర్‌ ప్రింటింగ్‌, నూలు వడకడం 
(13-8-2008 తేదీగల ఎల్‌ఇటి అండ్‌ ఎఫ్‌ 500 | 28-08-2008 525 1678 
(కార్మిక.!॥!) శాఖ, నెం.67) 


14. డ్యామ్‌ లు, బహుళ ప్రయోజక ప్రాజెక్టులతో 
కలుపుకొని ప్రాజెక్టుల నిర్మాణం (1-11- 


2007 dre) ఎంటి ok ఎవ 652 | 15-11-2007 | 508 1678 
(కార్మిక.!!) శాఖ, నెం.107) 

15 (65 &, భవనాల పనుల నిర్మాణం, నిర్వహణ = 
(22-9-2007 తేదీగల ఎల్‌ఇటి అండ్‌ ID 568 | 01-10-2007 525 1678 


(కార్మిక.!!) శాఖ, నెం.85) 


' 16 కాటన్‌ జిన్నింగ్‌, ప్రెస్సింగ్‌, ఫ్యాక్టీలు | 
| (22-6-2010 తేదీగల ఎల్‌ఇటి అండ్‌ ఎఫ్‌ 302 | 24-06-2010 572 1678 
(కార్మిక.!!) wep, 90.50) 


April 3, 2023] ANDHRA PRADESH GAZETTE EXTRAORDINARY 


17 కాటన్‌ కార్పెట్‌ నేత సంస్థలు (29-7-09 
తేదీగల ఎల్‌ఇటి అండ్‌ ఎఫ్‌ (కార్మిక.॥) 376 03-08-2009 537 1678 
wep, 0.66) 


18 డిస్టిలరీలు, బ్రెవరీలు (28-9-2007 తేదీగల 
| Ded అండ్‌ ఎఫ్‌ (కార్మిక.!!) PD, 584 06-10-2007 525 1678 
20.86) 


19 పని మనుషులు (01-11-2011 తేదీగల 
ఎల్‌ఇటి అండ్‌ ఎఫ్‌ (కార్మిక.!!) శాఖ, 44 18-01-2012 835 1678 
20.60) 


20 | ఎలక్ట్రానిక్‌ పరిశ్రమ (11-10-2007 తేదీగల 
ఎల్‌ఇటి అండ్‌ ఎఫ్‌ (కార్మిక.!!) శాఖ, 625 | 27-10-2007 525 1678 


30.99) 


21 మత్స్య పరిశ్రమ, సముద్రపు ఆహారం (28- 
9-2007 BAe ఎల్‌ఇటి అండ్‌ ఎఫ్‌ 617 26-10-2007 525 1678 
(s*6, 5.1!) శాఖ, నెం.93) 


22 | పాదరక్షలు మరియు తోలు పరిశ్రమ 


(17-08-2022 తేదీగల ఎల్‌ ఎఫ్‌ బి అండ్‌ 860 24.08.2022 1479 1678 
' ఐఎంఎస్‌ (కార్మిక.) శాఖ, 30.27) 
లా — . ల 
23 గార్మెంటు దాని అనుబంధ తయారీ పరిశ్రమ 


(19-11-2011 తేదీగల ఎల్‌ఇటి అండ్‌ ఎఫ్‌ 44 18-01-2012 835 1678 


(కార్మిక.!!) శాఖ, నెం.62) 


24 | గాజు పరిశ్రమ (28-9-2007 తేదీగల 


ఎల్‌ఇటి అండ్‌ ఎఫ్‌ (కార్మిక.!) శాఖ, 620 | 26-10-2007 525 1678 
20.91) 

25 గోల్డ్‌ కవరింగ్‌, గోల్డ్‌ కోటింగ్‌ పరిశ్రమ 
(1-11-2007 తేదీగల ఎల్‌ఇటి అండ్‌ ఎఫ్‌ 653 15-11-2007 525 1678 


| (కార్మిక.!!) వాళ్లు, 20.108) 


26 | జౌళి, (సిల్క్‌) చేనేత సంస్థలు 
(04-10-2008 తేదీగల ఎల్‌ఇటి అండ్‌ ఎఫ్‌ | 653 | 18-11-2008 488 1678 


(కార్మిక.॥) శాఖ, నెం.88) 


27 | Bde, జాళి సంస్థలు (16-03-2009 
తేదీగల ఎల్‌ఇటి అండ్‌ ఎఫ్‌ (కార్మిక.॥) 204 | 21-04-2009 488 1678 


ws, 0.34) 


28 | ఆసుపత్రులు, నర్సింగ్‌ హోంలు, 171 | 19-03-2012 847 1678 


14 


ANDHRA PRADESH GAZETTE EXTRAORDINARY 


[Part-II 


30 


' అన్ని కళాశాలల హాస్టళ్లు, అన్ని ఇతర. 


క్లినిక్‌ లు, డిస్పెన్సరీలు (8-12-2011 
తేదీగల ఎల్‌ఇటి అండ్‌ ఎఫ్‌ (కార్మిక.!1) 


wa, నెం.68) 
విద్యా సంస్థలు (15-12-2011 తేదీగల 


ఎల్‌ఇటి అంద్‌ ఎఫ్‌ (కార్మిక.!1) వాళ్లు, 


11-2007 తేదీగల ఎల్‌ఇటి అండ్‌ ఎఫ్‌ 
(కార్మిక.!!) wy, నెం.105) 


నెం.71) | 
న... 


హోటళ్లు, రెస్టారెంట్లు, భోజన శాలలు (01- 


282 


17-05-2012 


835 


1678 


652 


15-11-2007 


508 


1678 


31 


| జనపనార, కొబ్బరి పీచు పరిశ్రమ (21- 
| 12-2011 తేదీగల ఎల్‌ఇటి అండ్‌ ఎఫ్‌ 
(కార్మిక.!!) wa, నెం.74) 


359 


02-07-2012 


835 


1678 


32 


సున్నపురాయి పట్టీలు 


ఖండసారి ఫ్యాక్టరీలు 
(24-06-2008 తేదీగల ఎల్‌ఇటి అండ్‌ ఎఫ్‌ 


| (కార్మిక.!) శాఖ, నెం.48) 


(07-02-2006 తేదీగల ఎల్‌ఇటి అండ్‌ ఎఫ్‌ 


(కార్మెక.!!) శాఖ, నెం.8) 


374 


87 


02-07-2008 


525 


1678 


16-02-2006 


487 


1678 


34 


| మార్కెటింగ్‌ సొసైటీల వినియోగదారు 

| సహాకొర సంఘాలు, సహకార బ్యాంకులు 

| (18-12-2007 తేదీగల ఎల్‌ఇటి అండ్‌ ఎఫ్‌ 
(s°O) 5.11) wy, నెం.121) 


728 


28-12-2007 


525 


1678 


35 


అగ్గిపెట్టెలు, మందుగుండు సామాగ్రి పనులు 
| (21-07-2007 తేదీగల ఎల్‌ఇటి అండ్‌ ఎఫ్‌ 


| 


(కార్మిక.!!) వాళ్లు నెం.68) 


466 


03-08-2007 


502 


1678 


36 


ట్వైన్‌ మిల్స్‌ లో ఉపయోగిస్తున్న మేస్తా 
(18-10-2006 తేదీగల ఎల్‌ఇటి అండ్‌ ఎఫ్‌ 
(కార్మిక.!!) wa, 0.79) 


| మెటల్‌ ఫౌండరీస్‌, జనరల్‌ ఇంజనీరింగ్‌ 


(28-09-2007 తేదీగల ఎల్‌ఇటి అండ్‌ ఎఫ్‌ 
(కార్మిక.!!) శాఖ, నెం.88) 


సహా —_}—. 


580 


23-10-2006 


502 


1678 


621 


26-10-2007 


525 


1678 


38 


మైకా పనులు 


(28-05-2008 తేదీగల ఎల్‌ఇటి అండ్‌ ఎఫ్‌ 


| 


శ మ i = శ 


327 


05-06-2008 


525 


1678 


April 3, 2023] ANDHRA PRADESH GAZETTE EXTRAORDINARY 


(కార్మిక.!!) శాఖ, 00.35) ] 
| 


39 | మిని, BD సిమెంట్‌ ఫ్యాక్టరీలు 
| (07-12-2007 తేదీగల ఎల్‌ఇటి అండ్‌ ఎఫ్‌ ' 705 | 19-12-2007 525 1678 
| (కార్మిక.!) శాఖ, నెం.118) 


40 నిర్మాణం, పంపిణీ అండ్‌ ప్రచారంతోపాటు 

మోషన్‌ సినీ పరిశ్రమ (11-10-2007 

625 | 27-10-2007 502 1678 
తేదీగల deiwed అండ్‌ ఎఫ్‌ (కార్మిక.!!) 


| శాఖ, నెం.98) 


41 ట్యుటోరియల్‌ ఇన్‌ స్టిట్యూట్స్‌, కంప్యూటర్‌ = 

కోచింగ్‌ సెంటర్స్‌ తోపాటు పెవేటు విద్యా 
S 

సంస్థలలో పనిచేయుచున్న బోధనేతర 383 09-07-2012 847 1678 


సిబ్బంది (21-12-2011 తేదీగల ఎల్‌ఇటి 


అండ్‌ ఎఫ్‌ (s*6, 8.11) wp, 0.73) 


42 | dad తయారు చేసే Lows ev, > 
బోర్డుతోపాటు పేపరు మరియు పేపరు 


82 02-02-2012 835 1678 
| బోర్డులు (08-12-2011 తేదీగల ఎల్‌ఇటి 


| అండ్‌ ఎఫ్‌ (కార్మిక.!!) శాఖ, నెం.69) 


43 పెట్రోలు బంకులు (28-09-2007 తేదీగల 
ఎల్‌ఇటి అండ్‌ ఎఫ్‌ (కార్మిక.॥) శాఖ, 621 | 26-10-2007 525 1678 


20.89) 


44 | మరమగ్గం పరిశ్రమ 
(03-07-2009 తేదీగల ఎల్‌ఇటి అండ్‌ ఎఫ్‌ 375 | 03-08-2009 525 1678 
(కార్మిక.!॥!) శాఖ, నెం.53) 


45 | OF, ఆఫ్‌ సెట్‌ తోపాటు ప్రింటింగ్‌ ప్రెస్‌ 
(27-06-2008 తేదీగల ఎల్‌ఇటి అండ్‌ ఎఫ్‌ 375 02-07-2008 525 1678 


(కార్మిక.!) శాఖ, నెం.51) 


46 ప్రైవేటు మోటారు ట్రాన్సుపోర్టు 
(28-09-2007 తేదీగల ఎల్‌ఇటి అండ్‌ ఎఫ్‌ | 618 26-10-2007 525 1678 


(కార్మిక.!) శాఖ, నెం.90) 


47 | టాక్స్‌ కన్సల్‌ టెంట్స్‌ తోపాటు GE, కాస్ట్‌ 
అకౌంట్స్‌ ఆడిటర్ల వంటి వృత్తి నిపుణులు, 
అడ్వకేట్ల వద్ద పనిచేస్తున్న క్లర్క్‌ (03-07- 375 | 03-08-2009 572 1678 
2009 తదీగల ఎల్‌ఇటి అండ్‌ ఎఫ్‌ 


(కార్మిక.!!) శాఖ, 00.54) 


16 


ANDHRA PRADESH GAZETTE EXTRAORDINARY 


[Part-II 


| పబ్లిక్‌ మోటార్‌ ట్రాన్స్‌ పోర్ట్‌ 


(22-11-2006 తేదీగల ఎల్‌ఇటి అండ్‌ ఎఫ్‌ 
(కార్మిక.॥) wa, నెం.83) 


49 


| 


723 


04-12-2006 


502 


1678 


రోలర్‌ ప్లోర్‌ మిల్స్‌ తోపాటు రైన్‌ మిల్లులు, 
ప్లోర్‌ మిల్లులు లేదా దాల్‌ మిల్లులు (21- 


| 09-2007 తేదీగల ఎల్‌ఇటి అండ్‌ ఎఫ్‌ 


(కార్మిక.॥!) శాఖ, 90.82) 


690 


12-12-2007 


525 


1678 


50 


51 


52 


సాల్ట్‌ పొన్స్‌ (30-12-2006 తేదీగల 
ఎల్‌ఇటి అండ్‌ ఎఫ్‌ (కార్మిక.!|) శాఖ, 


నెం.9], 


సఫాయి కర్మచారీలు (08-12-2009 

తేదీగల ఎల్‌ఇటి అండ్‌ ఎఫ్‌ (కార్మిక.॥) 
వాళ్లు నెం.108) 

సెక్యూరిటీ సేవలు 
(28-05-2010 తేదీగల ఎల్‌ఇటి అండ్‌ ఎఫ్‌ 
(కార్మిక.!!) శాఖ, నెం.43) 


67 


05-02-2007 


502 


1678 


67 


09-02-2010 


590 


1678 


251 


02-06-2010 


590 


1678 


53 


విత్తన ప్రాసెసింగ్‌ యూనిట్లు 
(16-03-2009 తేదీగల ఎల్‌ఇటి అండ్‌ ఎఫ్‌ 
(కార్మిక.!!) we, 00.35) 


204 


21-04-2009 


487 


1678 


54 


56 


షాపులు, వాణిజ్య సంస్థలు 
(07-12-2007 తేదీగల ఎల్‌ఇటి అండ్‌ ఎఫ్‌ 


(కార్మిక.!!) శాఖ, నెం.116) 


పలక ఫ్యాక్టరీలు (01-11-2007 తేదీగల 


ఎల్‌ఇటి అండ్‌ ఎఫ్‌ (కార్మిక.!!) వాళ్లు, 
నెం.106) 


705 


652 


19-12-2007 


525 


1678 


15-11-2007 


520 


1678 


| HH డ్రింక్స్‌, సోడా నీరు తయారీ యూనిట్లు 


(06-07-2006 తేదీగల ఎల్‌ఇటి అండ్‌ ఎఫ్‌ 
(కార్మిక.!!) శాఖ, 90.52) 


10-07-2006 


487 


1678 


57 


58 


స్పిన్నింగ్‌ మిల్లులు 
(07-01-2012 తేదీగల ఎల్‌ఇటి అండ్‌ ఎఫ్‌ 
(s°6) 5.11) శాఖ, నెం.3) 

స్థిత మిల్లులు, స్టీల 6 రోలింగ్‌ మిల్లులు. 
(18-12-2007 తేదీగల ఎల్‌ఇటి అండ్‌ ఎఫ్‌ 
(కార్మిక.!!) శాఖ, నెం.122) 


387 


09-07-2012 


847 


1678 


728 


28-12-2007 


525 


1678 


April 3, 2023] 


ANDHRA PRADESH GAZETTE EXTRAORDINARY 


I? 


YS బ్రేకింగ్‌ అండ్‌ స్టోన్‌ క్రషింగ్‌ ఆపరేషన్స్‌ 
(02-02-2008 తేదీగల ఎల్‌ఇటి అండ్‌ ఎఫ్‌ 


(కార్మిక.!!) wap, 90.05) 


71 


14-02-2008 


525 


1678 


తోళ్ల గోదాములు అండ్‌ తోలు కర్మాగారము 


(కార్మిక.!!) శాఖ, 90.38) 


61 


టైల్స్‌, కుమ్మరిపరిశ్రమలు 
(28-09-2007 తేదీగల ఎల్‌ఇటి అండ్‌ ఎఫ్‌ 
(కార్మిక.!!) శాఖ, నెం.92) 

పొగాకు (బీడీతయారీ కాకుండా) 
కర్మాగారం (18-12-2007 తేదీగల ఎల్‌ఇటి 
అండ్‌ ఎఫ్‌ (కార్మిక.!!) eH, నెం.123) 


(31-03-2009 తేదీగల ఎల్‌ఇటి అండ్‌ ఎఫ్‌ 


25 


22-01-2010 


508 


1678 


728 


26-10-2007 


525 


1678 


28-12-2007 


525 


1678 


63 


అమ్మకం, రవాణా పరిశ్రమతోపాటు కల్లుగీత 


(కార్మిక.॥!) శాఖ, నెం,55) 


(22-06-2007 తేదీగల ఎల్‌ఇటి అండ్‌ ఎప్‌ 


435 


25-07-2007 


508 


1678 


64 


కలప నిర్వహణ కాకుండా ఫర్నీచర్‌ తోపాటు 
కలప పని పరిపాలన 
(26-05-2008 తేదీగల ఎల్‌ఇటి అండ్‌ ఎఫ్‌ 


(కార్మిక.!!) wa, 00.34) 


326 


05-06-2008 


525 


1678 


65 


(24-01-2007 Arie ఎల్‌ఇటి అండ్‌ ఎఫ్‌ 
(కార్మిక.!!) శాఖ, నెం.07) 

' పొగాకు(బీడీ చుట్టుట తో పాటు) తయారి 
(26.06.2006 తేది గల ఎల్‌ఇటి అండ్‌ ఎఫ్‌ 


(కార్మిక.!!) wa, 0. 47) 


94 


406 


15-02-2007 


502 


1678 


06.07.2006 


483 


1646 


18 ANDHRA PRADESH GAZETTE EXTRAORDINARY [Part-II 
2వ భాగం 
వరుస!  అనుసూచిత ఉపాధి పేరు ఆంధ్రప్రదేశ్‌ గెజిటు ప్రస్తుత ప్రకటనలో | 01-04-2023 
సంఖ్య (జి.ఓ.ఎంఎస్‌.నెం., తేది.) అసాధారణ సంచిక అనుసంధానించిన తేదీనాటికి 
2వ భాగంలో ప్రచురణ | వ్యవసాయ కార్మికుల సి.పి.ఐ 
సంఖ్య తేది సి.పి.ఐ పాయింట్లు సంఖ్యలు 
(1986=100 
సిరీసు) 
1 2 [| 3. 4 5 6 
1 | తమల తీగలు 
(18-06-2011 తేదీగల ఎల్‌ఇటి అండ్‌ ఎఫ్‌ | 368 | 20-07-2011 589 1302 
(కార్మిక.!1) వాళ్లు 00.32) 
2. పశువుల దాణాతోపాటు పాడి 7 
పరిశ్రమాభివృద్ది (18-06-2011 8600 | (రర | 93-09-2011 589 1302 
ఎల్‌ఇటి అండ్‌ ఎఫ్‌ (కార్మిక.!!) శాఖ, 
నెం.34) 
౩ 'దిణాయూనిట్లు, రవాణాతోపాటు Se | 
పరిశ్రమ (18-06-2011 తేదీగల ఎల్‌ఇటి 368 | 20-07-2011 589 1302 
అండ్‌ ఎఏ (కార్మిక.!) వాళ్లు, 00.33) 
4 | ఉద్యానవనాలు (18-07-2012 తేదీగల 
ఎల్‌ఇటి అంట్‌ ఎఫ్‌ (కార్మిక.!) శాఖ, 629 | 23-11-2012 589 1302 
నెం.72) 
5 వ్యవసాయం (18-07-2012తేదుల | 
ఎల్‌ఇటి అండ్‌ ఎఫ్‌ (కార్మిక.॥) శాఖ, 280 | 18-04-2013 619 1302 
30.73) 
గమనిక: 

1. మొదటి భాగంలోని వరుస సంఖ్య 1 నుండి 65, రెండవ భాగంలోని 1 నుండి 5 వరకు చూపిన ఉపాధులకు 
సంబంధించి లింక్‌ పాయింట్లు ( అంటే 6,5 గడులు) పైబడి పాయింట్లలో పెరుగుదల కోసం 01-04-2023 నుండి 
30-09-2023 వరకు జీవన వ్యయభత్యాన్ని అనుమతించనగును. 

2. మొదటి భాగంలోని వరుస సంఖ్య 66, చూపిన ఉపాధులకు సంబంధించి లింక్‌ పాయింట్లు ( అంటే 6,5 గడులు) 


పైబడి పాయింట్లలో పెరుగుదల కోసం 01-04-2023 నుండి 31.03.2024 వరకు జీవన వ్యయభత్యాన్ని 


అనుమతించనగును. 


ఎం. ఎం. నాయక్‌, 


SO, 5 కమీవనర్‌, 


Published and Uploaded by the Commissioner of Printing, Government of Andhra Pradesh at 
Government Regional Press, Vijayawada, www.apegazette.cgg.gov.in 


